అ త్‌ 
Peete, A 


వాతా 


ఇ 


క, 
ళా. 
జీ 
ల్‌ 


9}n}nsu| 9౦౮/4 (౦.0! 


iron Type Institute 


| _ఆసిత కృత శ్రీ శివ స్తోత్రమ్‌ - భాలార్థముతో - 


a 
"|| అసిత ఉవాచ; 
01. జగద్దురో నమస్తుభ్యం శివాయ శివదాయ చ। 
యోగీంద్రాణాం చ యోగీంద్ర గురూణాం గురవే నమః 


అసిత ఉవాచ: 

ఈ చరాచర జగత్తుకు గురుస్వరూపమైన శివునకు, శివ పరివారమునకు - 
యోగులందరికీ రాజగు యోగిరాజుగా - గురువులందరికి గురువగు ఆది గురువుగా 
ఉన్న జగదీశ్వరునికి నమస్కరిస్తున్నాను. 


02. మృత్యోర్మ ్రత్యు స్వరూపేణ మృత్యుసంనార ఖందన। 
మృత్యోరిశ మృత్యువీజ మృత్యుంజయ నమోస్తు తే॥ 
మృత్యువునకు - మృత్యు స్వరూపమునకు - కాలసంహారకునకు - మృత్యువుకే 

దేవతకు - మృత్యువునకు వీజమైనవానికి —- మృత్యువును జయించిన వానికి 

నమస్కరిస్తున్నాను. 


౧౩. కాలరూపః కలయతాం కాలకాలేశ కారణ! 


కాలాదతీత కాలస్థ కాలకాల నమోస్తు తే॥ 


మృత్యు స్వరూపమైన లయకారునికి - మృత్యుదేవతయైన యమునికి ఈశ్వరుడైన 
వానికి - మృత్యువునకు కారణ స్వరూపుదైన వానికి - లయకాలమును నిర్ణయించే 
కాలకాలునకు నమస్కరిస్తున్నాను. 


Kiron Type Institute 


న 04. గుణాతీత గుణాధార గుణవీజ గుణాత్మక। 
|! _ గుణీశ గుణినాం బీజ గుణినాం గురవే నమః।॥ 


సత్వ, రజస్‌, తమో గుణములకు ఆధారము తానైన వాడు - గుణములకు 
మూల స్వరూపుడు - గుణములకు ఆత్మ స్వరూపుడు - గుణములకు అధీశుడు - 
గుణస్వరూపులైన వారికి మూలము - గురుస్వరూపము అయి కూడా ఈ గుణములకు 
అతీతుడైన ఈశ్వరునికి నమస్కరిస్తున్నాను. 

ps A ఆగ ఆగ 

05. బ్రహ్మస్వరూప బ్రహ్మజ్ఞ బ్రహ్మభావనతత్పర। 

బ్రహ్మభీజస్వరూపేణ బ్రహ్మబీజ నమోస్తు. తే॥ 

పరబ్రహ్మ స్వరూపము తానైన వాడు, పరబ్రహ్మమును ఎరిగినవాడు, ఎల్లప్పుడు, 
తనలో తానే రమిస్తూ, పరబ్రహ్మమును అన్వెషించువాడు, పరబ్రహ్మమునకు ఆధార 
భూతుడైన ఈశ్వరునికి నమస్కరిస్తున్నాను. 


06. ఇతి స్తుత్వా శివం నత్వా పురస్తస్తా ముసీశ్వరః। 
దీనవత్సో అ[్రునేత్రశ్ళ పులకాంచిత విగ్రహః॥। 


ఈ విధముగా ఈశ్వరుని స్తుతించి - నమస్కరించి - ఆనందముతో కన్నులు 
ఆనంద బాష్పములతో నిండగా - పులకించిన శరీరముతో అశితుడు శివుని ముందు 
నిలబడ్డాడు. 


07. అసితేన కృతం స్తోత్రం భక్తియుక్తశ్చ యః పరేత్‌ 
వర్షమెకం హవిష్యాశీ శంకరస్య మహాత్మనః 


Kiron Type Institute 


పరమ పవిత్రమై - అశితుడు ప్రకటించిన ఈ స్తోత్రమును శ్రద్దా భక్తులతో 
నిరంతరము స్మరించినవారు - కేవలము ఒక సంవత్సర కాలములో శివుని నిజమైన 
భక్తునిగా రూపొందుతారు. 


08. స లభెద్వైష్టవం పుత్రం జ్ఞానినం చిరజీవినమ్‌। 
భవేద్దనాఢ్యో దుఃఖ చ మూకో భవతి పండితః॥ 


అటువంటి భక్తుడు - దీర్దాయుస్సు, అమిత జ్ఞానము కలిగిన పుత్రుని ఈశ్వర 
ప్రసాదముగా పొందుతాడు. పేదవాడు అపరిమితమైన ఐశ్వర్యమును, మూగవాడు 
కవిత పటిమా పాటవములను పొందగలుగుతారు. 


09. అభార్యో లభతే భార్యాం సుశీలాం చ పతివ్రతామ్‌। 


ఇహ లోకే సుఖం భుక్త్వా యాత్యంతే శివ సన్నిధిమ్‌॥ 
అవివాహితుడైన పురుషుడు - గుణవతి, సచ్చీలురాలైన భార్యను పొంది, ఆనంద 
కరమైన సాంసారిక జీవితాన్ని అనుభవించిన తరువాత శివ సాయుజ్యాన్ని పొందుతాడు. 


. ఇదం స్తోత్రం పురా దత్తం బ్రహ్మణా చ ప్రచెతసే। 
ప్రచెతసా స్వపుత్రాయాసితాయ దత్త ముత్తమమ్‌॥ 
పరమ పవిత్రమైన ఈ స్తోత్రమును బ్రహ్మదేవుడు ప్రచేతసునకు ప్రసాదించగా 
అతడు తన పుత్రుడైన అశితునకు ఉపదేశించాడు. 


మహాపురాణే అసిత కృత శివ స్తోత్రమ్‌ సంపూర్ణమ్‌ ॥ 


Kiron Type Institute 


9}n}nsu| 9౦౮/4 (౦.0! 


iron Type Institute 


Kiron Type Institute 


